తారాగణం 


పద్ద శ్రీ అక్కినేని నాగేశ్వరరావు, గుమ్మడి, నాగభూషణం, 
ధూళిపాళ్ల, కృష్ణంరాజు, సత్యనారాయణ (గెస్ట్‌), 
కాంచన, అంజలీదేవి, గీతాంజలి, నిర్మల. 


నిర్మాత: దర్శకత్వం: 

యన్‌. యన్‌. బాలన్‌ వి, మధుసూదనరావు 

ఆంధ్ర _ సీడెడ్‌ : నవయుగ నిజాం * జైమిని 
* 


కథానం|గ హం 


'ఉౌన్నవాళ్ళను తగ్గించడం, లేనివాళ్ళను "పెంచడం సోషలిజం, ఆ సోషలిస్టు 
సమాజం కోసమే పోరాటాల, 

పాతకీ, కొ త్తకీ ఘర్షణ నిరంతరం పరుగుతుండేదే _ ఆ సంఘర్షణ నుంచే 
సమాజం ముందుకు సాగుతుంది _ జనానికి మంచిరోజులు వస్తాయి, 

డబ్బే హోదాగా పెత్తనం చలాయిస్తున్న బంగారయ్యకి, అతని పాలేరు 
కొదుకు రం గోపాలంకో ఘరణ వస్తుంది. పంచాయతీ ఎన్నికల్లో బంగా 
రయ్య ధన బలానికీ, గోపాలం జన లోపన పోటీవచ్చి జన బలం జయిస్తుంది. 
గోపాలం (పెసిడెంటు అపుతాడు. 

బంగారయ్య ముద్దుల కూతురు కాలేజీ బ్యూటి. నవనాగరిక యువతి. పరిస్థి 
తుల (ప్రభావంవల్ల పల్లెటూరు శ్రమజీవి గోపాలంచేత తాళి గట్టించుకుంటుందిం 
కాని అతన్ని భరగా స్వః కరించలేకపోయింది. 

కలవాళ్ళు - లేనివా వాళ్ళ మధ్య సంఘర్షణ 

భారార్థి = భర్తల మధ్య వైరుధ్యం 

మంచీ చెడుల మధ్య పోరాటాలు 

ఇవన్నీ ఎలా పరిష్కారమయ్యాయి ? 

ఎలా మంచిరోజులు వచ్చాయి ? 

నేడే __ మీ అభిమాన వెండితెర పై చూడండి, 


పాట లం 


రచన : పాట నెం. 1 పాడినవారు = 
ని. నారాయలు రెథ్జే భశుంటనొల్క, నుళీల అండ్‌ కోరన్‌ 
పల్లవి * పదరా; పదరా: 


నడుంకట్టి పిడికిలె పదరా 
నవ విప పవ శంఖమూది వ పదరా 
పడగె క్త స్వార్దపరుల 
అడుగడుగున “కరిమికొట్టి పద 
మంచిరోజు లొచ్చాయి పదరా. 
చరణం : _కలిగినోళ్ళ జులుములింక సాగవురా ! వాళ్ళ 
దోపిడీలు, దురంతాలు చెల వురా 
కార్మికులు _ కర్షకులు, పిడితులు, తాడితులు 
సంకెళ్ళను తెంచుకు సొగాలిరా 
మంచిరోజు లొచ్చాయి పదరా. 
చరణం : ఒళ్ళువంచి పని చేయనివాణ్ళు పరుల 
నోచ్ళకొట్టి బతికే గొప్పోళ్ళు 
'పెళ్లైల్లో దొచుకున్న పుట్టెడు ధన రాసులను 
పదునుకికి సంచుదాము పదరా 
సమభావం 'పెంచుదాము పదరా 
మంచిరోజు లొచ్చాయి పదరా ! 
రచన : కొనరాజు పాట నెం, 2 పాడినవారు : భుంటనాల 
పల్లవి 3 సిరీపల్లె చిన్నది 
చిందులు వేస్తున్నది 
చిన్న గాలి శోకిడికే 
చ్యిరుబ్మురుమన్నడది 
ఓయమ్మో _ భయమేస్తున్నది ॥సిరిపల్లై॥ 
చరణం : మొన్న మొన్న ఈ పల్లెటూరిలో 
పుట్టిన బుజ్జాయి 
నిన్నటిదాకా జీరెకిణి కేట్ట 
తిరిగిన పాపాయి 
స్తీ మకాముపెట్టి _ బడాయినేర్చుక వచ్చి 
ఇకా గోనువేనుకొని 
పోజులుకొడుతూ ఉన్నది ॥సిరిప 
చరణం: ఇప్పుడిప్పుడే లండనునుండి / 


దిగింది దొరసాని / 


| 


చరణం : 


వచ్చీరానీ ఇంగిలీసులో 
దంచుతోంది రాని 
బాససీసు రేగిందంళే _ ఒళ్ళు పంబరేగేనండి 
అబ్బ తాచుపాములా పడగ విప్పుకొని 
తె తె మన్నది ॥సిరిపల॥ 
సిగ్గే తెలియని 'చెలిపి కిళ్ళకు 
నలని అదాలెందుకు 
తేనెలు చిలికే తెలుగు ఉండగా 
ఇంగిలీసు మోజెందుకు 
నోరు మంచిదై నప్పుడు _ ఊరు మంచిదే ఎప్పుడు 
తెలుసుకోలేని బులె మ్మలకు  తస్పవులే తిప్పలు ॥సిరిపలె ॥ 
౧m ౧ 
పాట నెం, శ 


రచన: నిం నారాయణ రెడ్డి పాడినవారు ః పి నుఖీల 
పల్లవి : ఎగిరే గువ్వ ఏమంది ? 


స 


చరణం : 


చరణం : 


విసిరే గాలి ఏమంది ? 
(పకృతిలోన 'స్వేచ్చకన్న 
మిన్నలేనే లేదంది ॥ఎగి రే॥ 
పూలకెందుకు కలిగెనే ఈ ఘుమ ఘుమలు 
ఈ మధురిమలు 
తీగ లెన్నడు నేర్చెనే ఈ అల్లికలు 
ఈ అమరికలు 
'స్వేచ్ళకోరే మనసువుంయే 
పొందలేనిది యేముంది ॥వగిరే॥ 
కోకిలన్నడు నేర్చెనే ఈ సరిగనులు 
సరాగములు 
నెమలి కెన్వరు నేర్చిరే ఈ లయగతులు 
శః స్యరజతులు 
స్వేచ్ళ్చకోరే మనసువుంపే 
నేర్వలేనిది యేముంది ॥ఎగిరే॥ 


శరం 2 శిరసు వంచక నిలువనా గుడి గోపురమె 


న్న 


సే 


గీరి శిఖరమునె 


శ్‌ మ్‌ ml 
గ అవధులన్నీ దాటనా (ప్రభంజనమె 
గ మ 


\ 


జలపాతమునె 
చృకోరే మనసునాది 
స నా కెమురేముండి ॥వగిరే॥ 


xX 


త్‌ 


చరణం : 


చరణం : 


పాట నెం, 4 
పాడినవారు ; 
భుంట శాల అండ్‌ కోరోన్‌ 
ఏకేటా వస్తుంది సంకాంతి పండగ 
వీదసాదల కేల ప్రియమైన ప పండగ 
ఈ నాటి సంశ్రాంతి అసలై న పండగ 
సిసలైన న పండగ 
కష్టజీవులకు అది ఎంతో | కన్నుల పండగ 
అది కన్నుల పండగ 
ఎవ్వరేమి అనుకున్నా _ ఎంతమంది కాదన్నా 
ఉన్నవాళ్ళ పె _త్రనం ఊడుతుందిలే 
సోషలిజం వచ్చే రోజు . దగ్గరుందిలే 1ఈ నాటి॥ 
గుడిసె కాపురాలు మాకు ఉండబోవులే ఈ 
కారులు మేడలు కొద్దిమందికే స్టిరము కావులే 
ఓడలు బండ్జై fp బండ్లు ఓడలై 
తారుమారు “ెపుడై నా “కప్పచుతే తప్పదులే ॥ఈ నాటి॥ 
ఎగికిపడే పులిబిడలు పాపం ఏమైపోతారు 
పిల్లుల్లాగా తోకమేడుచుకొని మ్యావ్‌ మ్యావ్‌ మంటారు 
కిక్కురుమనక _ కుక్కిన పేనై 
చాటుగా నక్కుతారు . చల్లగా 1 జారుకుంటారు ॥ఈ నాటి॥ 
పాట నెం: ర్‌ 


రచన: దేశ్రలవల్లి పాడినవారు: నురిట సాల 


పలవి ; 


చరణం : 


చరణం ; 


చరణం : 


నేలకో నీడ అన్నది నను తాకరాదని 

పగటితో రేయి అన్నది నను తాకరాదని 

నీరు తన్ను తాకరాదని గడ్డిపరక అన్నది 

నేడు భర్తనే తాకరాదని ఒకి భార్య అన్నది 

వేలి కొసలు తాకనిదే వీణ పాట పొడేనా ? 

చల్లగాలి తాకనిదే నల్ల మబ్బు కురిసేనా ? 

తల్లి తండి ఒకరి నొకరు తాకనిదే 

నీర్‌ లేవు, నేను లేను, లోకమే లేదులే ॥ నేలతో॥ 
రవి కిరణం తాకనిదే నవ కమలం విరిసేనా 

మధుపం తను తాకనిదే మందారం మురి సేనా 

మేను మేను తాకనిదే మనసు మనసు కలవనిడే 

మమత లేదు, మనిషిలేడు, మనుగడయే లేదులే గినేలతో॥ 
అంటరాని తనము _ ఒంటరి తనము 

అనాదిగా మీ జాతికి అదే మూలధనము 


రచన : 


ఇక సమభావం, సమధర్మం, సహజీవన మనివార్యం 
తెలుసుకొనుట మీ ధర్మం _ తెలియకుంచ మీ ఖర్మం ॥నేలతో॥ 


పాట నెం, 6 పాడినవారు | 


స నారాయణరెడ్డి భమంటసాల, నుళిల అండ్‌ కోరన్‌ 


సలవి : 
Cae) 


చరణం : 


రచన: ని. నారాయ-=జరెడ్డ పాడినవారు : వి, నుశీల- i 


పల్లవి : 


చరణం : 


చరణం : 


పదరా _ పదరా 

నడుంకటి పిడికిలె తి పదరా 

నవ విపవ శంఖమూది పదరా 

పడగె త్తే స్వార్దపరుల 

అడుగడుగున తరిమికొట్టి _ పదరా 

మంచిరోజు లొచ్చాయి పదరా 

చెమటోడ్చి పనిచేయని సోమరులకు చోటు. లేదురా 
పదుగురితో కలిసి రాని బాబులకిక బతుకు లేదురా 
గునపమెతి _ సు తిపటి 

కొండలనే పిండికొట్టే ఖ్‌ 

నదులను మళ్ళించుదాము పదరా = రత = 

నాలను పండించుదాము పదరా 

మంచిరోజు లొచ్చాయి పదరా 


పాట నెం, 7 


ఎల్‌. ఆల్‌, ఈళ్వలొ 
ఎందుకే పిరికితనం 
చాలునే కలికితనం 
రా _ తెంచుకొని రా _ తెలుసుకొని రా ! 
బంధనా లెందుకు ._ ఎందుకు - ఎందుకు ॥ఎందుకే॥ 
పెళ్ళంటే ఒక ఒస్పందం _ అది 
కోరేదే అనుబంధ ౦ 
ఆ అనుబంధం లేనినాడు 
మనువూ, మనసూ కలవని నాడు 
మంగళ సూత్రమె ఉరితాడు ఉరితాడు ఉరితాడు 
రా . తెంచుకొని రా _ తెలుసుకొని రా | 
సంజరా లెందుకు - ఎందుకు _ ఎందుకు! ॥వెందుకే॥ 
మాంగల్యమే సతీమణి ప్రాణమందురే 
పసుపు, కుంకుమ పడతి సౌభాగ్యమందురే 
సౌశీల్యమే మగువ సహజ గుణమందురే 
సహనమే 'స్ర్రీజాతి మూలధనమందురే 


చరణం : నువు చెప్పేది పాతపురాణం 


నువు మెచ్చేది కొత్త సమాజం 

స్వార్హపరులూ సౌఫ్యం కోసం 

చల్లనీ సూ శక్తులు వల్లించి _ స్తీ 

జారీకి చేసిరి సంశెబ్ళ్‌ _ సంకెళ్ళు _- సంకెళ్ళు 
రా తెంచుకొని రా _ తెలుసుకాని రా 
ఉక్కు. తెరలెందుకు _ ఎందుకు _ ఎందుకు 


చరణం : ఈ తాళి ఏ రీతి విడనాడనే ? 


ఎటుల ఈ సంఘాని కెదురీదనే ? 
పదిమంది నను చూచి పకపకా నవ్వరా? 
నా పేరు, నా పరువు గంగలో కలపరా 


ఉరణం : సీ నరాల నిండా పిరికి మందు 


అరె కలేజ వుంకే ఉరుకుముందు 

రాజ్యాలై నా రాకెట్లయినా 

కనుణులు నడిపే, ఈ రోజుల్లో 

ఇంకా యెందుకు _ వాదనలు _ వేదనలు _ రోదనలు 
రా _ తెంచుకొని రా తెలుసుకొని రా 

బంధనా లెందుకు . ఎందుకు ._ ఏందుకు... 


పాట నెం.8 


చన : దాళరథి పాడినవారు : నుంకునాల 


పలవి : 


౧ 


చరణం : 


చరణం : 


యెక్కడికమ్మా ఈ పయనం ? 
యేమిటి తలీ నీ గమ్యం ? 
౧m 
చెదరిన హృదయముతో 
చెమరిన కన్నులతో ॥యెక్క-డిక మ్మా॥ 
కన్న ఇంటిలో చప్ప లేదు 
ఉన్న ఇంటిలో సుఖమే లేదు 
చిరునవ్వులతో వెలిగే బ్రతుకే 
చీకటి పాలై పోయెనులే 1 యెక్కడికమ్మా॥ 
శెలియక చేసిన చిన్న నేరమే 
కలకాలం నిను వెంటాడాలా ? 
మమతలు చూపి మన్నించవలసిన 
పతియే నీపై పగబూనాలా ? ॥యెక్కడికమ్మా॥ 


gL LET 11000200ో్ట 
క సాంశేతిక నిపుణులు వ 
కథ ౨ యమ్‌. రాజగోపాల్‌ = 
సంభాషణలు ఢి బొల్లి ముంత శివరామకృష్ణ క 
పాటలు ౩ సి. నారాయణరెడ్డి, కొ సరాజు - 
జేవులసల్తి, దాశరధి ఆ 
సంగీతం క టి, చలపతిరావు క 
కూర్చు ఏ. యమ్‌. ఉమానాధ్‌ pe 
డై రెక్టర్‌ ఆఫ్‌ ఫొట్యోగఫీ 1. పి యస్‌. సెల్వరాజ్‌ క 
కళా దర్శకుడు ఏ యం, ఎస్‌, జానకిరామ్‌ 
నృత్య దర్శకులు ౩. సుందరం, చిన్ని-సంపత్‌ 
రికార్డింగ్‌ అండ్‌ రీరికార్డింగ్‌ 2 పివి. కోటేశ్వరరావు (జెమిని) 
'పొసెసింగ్‌ . ; జెమిని కలర్‌ లేబొరేటరీ 
శబ్ద గ్రహణం ? యస్‌. సి, గాంధి 
(ప్రొడక్షన్‌ మేనేజర్ల 2. ఆర్‌. రమణి యమ్‌, రామారాపు 
నిర్మాణ నిర్వహణ శ్‌ వి, యస్‌, శర్మ 
సహాయ దర్శకులు వ వి. శివాజీప్రసాద్‌, 


టి. ఎల్‌, వి. (ప్రసాద్‌, 
యన్‌. బు లైయ్య రెడ్డి 
౧ a 


అసోసియేట్‌ డై రెక్టర్‌ ఐఏ. కోదండరామిరెడ్డి 

నిర్మాత ల దర్శకత్వం 4; 

యస్‌. యస్‌. బాలన్‌ వ మధుసూదనరావు 
————— 

పాటల పుస్తకం వెల: 20 పైసలు జెమిని విడుదల 


గ. 


క్య1110000011100040000 02000000 060 0030లో 0400000404 


స్వతంత్ర ఆర్టు (పింటర్స్‌, విజయవాడ 4, 


x 


